


IRINDI 


THIKKA KUD 
{ONE ACT PLAY) 


By Itha Chandraiah 





అ ళు ఇం ఇట ఖా టో 
క రచయిత రంగసల రచనలు | 
నో 


ఎ ఏకాంక నాటిక) రూ 10/- 


శా బుధెచ్చింది 
(హాస్య ఏకాంక య | రూ॥ 1()/_ 


rn 
యై 


స్య 


యు. 


ఏకాంక నాటిక) రూ 10/- 


4. నాలుగు ఎక పాత9లు దూ 10/- 
(రామదాసు, సావర్కర్‌, డాక్షర్సి మరియు వివేకానంద 
అజ 





ఎ “కపరినా ఎజి ము|దణ $_ 


సరస్వతి (ఎంటరక్స్‌, మార్మ౦డేయ దేవాలయంరోడ్‌, సిదిపేట, 
థు 


జ 
i 
3 
సై 
స 
య! 
లై 


గ్య 


మ 


సై 
Mi 


tls 


a 





తిక్క కుదిరి౦డి 


(ప్రీ పాత్ర ఉండీ లేని హాస్యనాటిక) 


p ctNv3 02s 3 


తట. = ప లే న 
లారి 2, 5 ఖా] 


"న 
మై క్‌ 


(కక: 3 


జాతీయ yy పరిప 
దిపేట 





జాతీయ సాహిత్య పరిషత్తు - సిద్ధిపేట శాఖ 
52వ కావ్య కుసుమము 


ప్రథమ ముద్రణ : 1995, 


ప్రతులు: 1000 గట 9758 Ts 
వాక్కులు : రచయితవి 


ఎల. రూ 10/- 


వాచ్చదిక :- 
ఈ నాటికను ప్రదర్శించాలంటే రచయిత అనుమతి పొందాలి 


ప్రతులకు : 

ఐతా లింగమూర్తి 

5/0 ఇతా చంద్రయ్య 
ఇం. నెం. 4-4-॥, శేర్‌పురా 
సిద్దిపేట - 502 103 


ముద్రణ: 

ఓంసాయి గ్రాఫిక్స్‌ 
నారాయణ గూడ 
హైదరాబాదు. 


ఓ... 


దయ్యాల్రావు 


గోపాలకృష్ణ 


ఆగమయ్య 


భజగోవిందం 


రుక్మిణి 


వొతీలు 


నో 


ధోతి (షర్టు ఉండదు) పైన కండువా. 
కంటికి అద్దాలు చేతిలో సంచి (45 


సం॥) 


పెళ్లికొడుకు. నత్తి, మాటి మాటికి నోట్లో 
వేలేసుకుంటాడు వదులైన, వికారం 
గుడ్డలేసుకుంటాడు (28సం॥) 


పెళ్ళికొడుకు తండ్రి. ధోతి, నెహ్రూ షర్టు 
(50 సం॥) 


పెల్లి కూతురు తండి. ధోతితో ఇన్‌షర్ట్‌, 
బెల్టు (50సం॥) 


పెళ్లికూతురు (25సం॥) 


నోటు :- రుక్మిణి పాత్ర కావాలనుకుంటే రంగస్థలం మీదికి 


రావచ్చు లేకపోతే పక్క తెరలోంచి మాట్లాడవచ్చు. 


రంగ స్థలం: 


ఆగమయ్య ఇంటి వసారా. నాలుగు కుర్చి 
గోడలకు దేవతల కాలెండర్లు. 


తిక్క కుదిరింది (52౪) 


- అత చంద్రయ్య 
ఆగమయ్య కుర్చీలో కూర్చునుంటాడు. దయ్యాల్రావు ప్రవేశం. | 





దయ్యాాల్రావు : ఆగమయ్యా...ఓ ఆగమయ్యా! (ఒక సెకండాగి) 
ఆగమయ్యా..వలుకవేమిటీ? ...చూవులు.... 
శూన్యంలోకి...అదేమిటీ? ( చెవిలో గట్టిగా) 
ఆగమయ్యా... 


ఆగమయ్య:- (జడుసుకుని) ఆ(...దయ్యం...దయ్యం 


దయ్యాలావు :- (జడుసుకుని) అమ్మోయ్‌! దయ్యమా! ఎదీ...ఎక్కడా? 


ఆగమయ:- అబ్బో..నన్నాదలవయ్యా!...వొదులూ... ఆ€...దయ్యం 
ఇదిగో, నువ్వే. 
దయా ల్రావు:- (ఆశ్చర్యంగా) నేనా... నేను దయ్యాన్నా! అయ్య 


బాయోయ్‌...నేనింకా చావందే..! (తనలో తాను 
అనుమానంగా) కొంపదీసి చచ్చానా? ఏదీ నాకాళ్ళూ.. 
చేతులూ (పైకి)కాళ్లు సరిగానే ఉన్నాయిగదండీ! 


ఆగమయ్య:- నువ్వు చావక ముందే దయ్యాని వయ్యావు గదా! 
దయ్యాల్రావు :- _ అదెటా...? 

ఆగమయ్య :- నీపేరేందీ? 

దయ్యా[లావు :- నాపేరా...దయ్యాల్రావు 


ఆగమయ్య :- అధ్గదీ.. అందుకే...బతికుండి గూడా దయ్యమై నన్ను 


దయాం లావు:- 


ఆగమయ :- 


దయ్యా(లావు :- 


2 


అయోోరామా! (దీనంగా+జాలిగా) మా నాన్నకు పట్టిన 
దయ్యం వొదిల్తే పుట్టే కొడుక్కు దయ్యం పేరు 
బెట్టుకుంటామని మొక్కార్డ. మొక్కగానే నేను 
పుట్టానట. నేను పుట్టగానే మా నాన్ననిదయ్యమొదిె 
లిందటా. అందుకే నా పేరు దయ్యాల్రావని పెట్టాక. 
అంత మాత్రానికే చెట్టంత మనిషిని పట్టుకుని.. 
పట్టపగలు...దయ్యమంటారా? ఓయాభై రూపాయల 
కమీషన్‌ అడ్వాన్సివ్వుమంటే పీడిస్తున్నానంటారా? ఇద 
న్యాయం... అక్రమం... నా పెళ్ళిల్ల పేరయ్య వృత్తికే 
తీరని అవమానం... 


ఇలాంటి యాభైలెన్నిసార్లో లాగించావు గాని గుట్టంత 
నా కొడుక్కు ఓ చిట్టి సంబంధం ఖాయం చేశావా? 
(కోపంగా) చిత్త శుద్దిలేని వృత్తి ఎందుకయ్యా! 
ఇదిగో....నామాట విని, పెళ్లిల్ల బ్రోకర్‌ గిరీ మానుకుని 
భోనగిరి బస్థాండ్లో బోండాలమ్ముకోఫ్తో..బాగుపడ్తావ్‌. 


ఓహ్‌ (నవ్వి) ఓహో! అదా మీ మంట! మీబోడి 
కొడుక్కోసం ఎన్ని జాడలు తీశానూ...ఎన్ని వాడలు 
తిరిగానూ..ఎన్ని మేడలు వెతికానూ...! ఎన్ని సంబం 
ధాలు దెచ్చినా...అమ్మాయి కబ్బాయి నచ్చితే అబ్బాయి 
కమ్మాయి నచ్చదు. అబ్బాయి కమ్మాయి నచ్చితే 
అమ్మాయి కబ్బాయి నచ్చడు. ఇద్దరూ ఇష్టవడితే 
మీకు కట్నం నచ్చదు. మీరూ మీరూ ఏమైనా నాకష్టం 
తప్పదుగదా! అందుకే నా కమీషన్‌ నాకివ్వాల్సిందే 
గదా! కమీషన్‌ లేకపోతే నా బతుకు కాటికాడి పీనుగై 
పోతుంది గదా? 


ఆగమయ్య వ 


యయ్యాలావు :- 
ఆగమయ్య :- 


చార్‌ కాం. బధ ర్వ ల 
యా : 


ఊగమయ్య వ్‌ 


యయ్యాలావు :- 


ఆగమయ్య :- 


3 
అలాగని...కమీషన్‌ మీద కమీషన్‌ లాగి నా ఇల్లు 
గుల్ల చేస్తావా? నేను లోపలి కెళ్లాలి... ఇక నువ్వెళ్లు.. 


(గారాబంగా) కాస్తాగవయ్యా ఆగమయ్యా! 
నేనాగనయ్యా... నేనాగను (లేవబోతాడు) 


ఆయ్యో...మావిడ అర్జెంటుగా కాఫీ పాడి తెమ్మందండీ. 
చేతిలో చిల్లి గవ్వలేదు. కాఫీపొడి తీసికెళ్లకపోతే నాకాళ్లూ 
చేతులు నాకుండవండీ! అందుకనీ...ఒక్క పది 
రూపాయలూ...ప్లీజ్‌... 


(కోపంగా) పది పైసలు గూడా ఇవ్వను. నా ఏకైక 
పుత్రునికి పెళ్లి సంబంధం కుదుర్చకుండా పైసాలడిగితే. 
.పళ్తూడగొడ్తా (ఆయాసంతో) హబ్బబ్బబ్బా...రామా... 
కృష్ణా... నాప్రాణానికి దాపురించావయ్యా! (లేవ 
బోతాడు) 


(ఆగమయ్య భుజాలువట్టే కూచోబెడంతూ) 
అలాగంటే...కుదరదంటే కుదరదు. మీరు కూచోండి. 
ఆయాసమొస్తున్నట్టుందీ... అలా కూచోండి... కుర్పీలనే 
...ఆ...ఆ] అయ్యా! ముందే మీ కొడుక్కు ముక్కిడి. 
పదోతరగతి పదిసార్లు డింకీలు గొట్టె దానికి తోడు 
వరకట్నం గూడా కావాలంటే ఎలాగండీ? 


ఈ రోజుల్లో మగపుట్టుక పుట్టిన ఏ వెధవన్నా 
వరకట్నం లేకుండా పెళ్లి జేసుకుంటున్నాడా? వాడు 
మగాడైతే చాలు.. యాఖైవేలు. పాంటు వేస్తే లక్షణంగా 


అక్ష, షదోతరగతి 'కళ్లజ్ఞూస్తే రెండు లక్షలు...కాలేజీ 


గేటు దాటితే కనీనం... - 


దయ్యా(లావు :- 


ఆగమయ్య ఇ 
గోపాలకృష్ణ న 


దయ్యా(లావు :- 


గోపాలకృష్ణ :- 


దయ్యా(లావు :- 


గోపాలకృష్ణ :- 


4 
(చీదరింపుగా) నా పిండాకూడు! కట్నం భూతం ఈ 
చూరు పట్టుకు వెళ్తాడ్తుంది. ఇంటికి కోడలు రాకుండా 
చేస్తుంది. జెనూ...నీకొడుకునేపిల్లైనా మనస్ఫూర్తిగా 
ఇష్టపడుద్దా? ఆమొహం జూస్తేనే పంచ మహాపాత 
కాలంటుకుపోతాయ్‌..సరే...వస్తా...(పోబోతాడు) 


(ఆపి) అయ్యో రామ... కాస్తాగవయ్యా( (ఆయాసంగా) 
రామా..కృష్ణా...గో పాలకృష్ణా... 

(ఖుషీగా) నేనొచ్చా. పి..పి..ప్పి... ప్పిల్పారా నాన్నా? 
(నోట్లో వేలేసుకుంటాడు) 

ఓహో... నీపేరు గోపాలకృష్ణ. గదూ. అదేమిటోయ్‌ 
పెల్లికొడుకా... ఆనోట్లో వేలేమిటీ .. ఆ అవతార 


మేమిటీ?... మీ నాన్న పిల్చింది నిన్నుగాదు. ఆ 
ద్వాపరయుగం నాటి గో పాకృష్ణుడ్డి. 


అలాగా...! నాకోసం పె...పె...ప్పె... ప్పెళ్లి కూతుర్ను 
తీసుకొచ్చారనుకున్నా. నా అవతారానికేమైందీ? అచ్చం 
సి..సి..స్సి..స్సిన్మా యాక్టర్గా లేనా? 


(తనలో) నీబొంద! చచ్చు దద్దమ్మలా గున్నవ్‌ వెధవా! 
(పైకి) ఐతే మాత్రం పెళ్లి కూతుళ్లు నిన్ను వెతుక్కుంటూ 
వస్తారా? నువ్యో ఇంటివాడివి కావాలని మీ నాన్నగారు 
తెగ ఇదైపోతున్నారు నాయనా? 


(గారాబంగా) ఆనలూ...నాకూ...గో...గో...గ్లో... 
గ్లోపాలకృష్ణుడని పేరు బెట్టి...ఒక్క గోపికను గూడా 
చూసిపెట్టలేదెందుకూంటా! మరే ఎ...ఎ...య్యె...' 
య్యెమర్జంట్‌గా మా ఇంటికి ధీపం ఇల్లాల్ని వెతికి 
పెట్టాలీ...ఆ€...(కుర్చీలో కూచుంటాడు) 


ఆగమయ్య వం 


దయ్యాగలావు :- 


గోపాలకృష్ణ న్‌ 


ఆగమయ్య వం 


దయా లావు :- 


ఆగమయ్య వం 


దయ్యా(లావు :- 


ఆగమయ్య వా 


5 


(ఆలోచనతో బాధగా) జానయ్య దయ్యాలూ...! మా 
వాడికి పెళ్లీడొచ్చిందనే గదా నేను రెండో పెళ్లి 
చేసుకోంది. 


(తనలో) ఓహో...ఈ మారేడు కాయ ఫేసుకు మరో 
సలా బోడి మొహమా! 


(లేచి) అదేంగాదు. అమ్మత....త...త్త...త్తంతుందనీ... 
బయ్యం...(కూచుంటాడు) 


(తనలో) వీడు నాపరువు పంచనామా చేస్తున్నాడు. 
(పైకి) అబ్బా...ఎదో ఒకటి లేరా! కోడలు లేక ఈ ఇల్లు 
ఎంత బోసి బోయిందో అని బాధపడ్తుంటే... 


బోసిదైతే నాకేం...బోడిదైతే నాకేం! మీ గోపాలకృష్ణకో 
సత్యభామ దొరకలేదనే గదా మీ శ్రీమతి ధుమధుమ 
లాడేదీ... మీకేమో కట్నం దయ్యం బట్టిందాయె. 


(కోపంగా లేచి) దయ్యాలయ్యా ! నీకో దండం గానీ 
నాకు బుద్దులు జెప్పడం మానేసి బుద్దిగా మా వానికో 
పిల్లంజూడవయ్యా ! ఇదిగో... పిల్లతో పాటు ముల్లె 
గూడా.... అక్కడ జూపు నీ ప్రతాప మంతా! అప్పుడు 
నీ కమీషన్‌ ఆణాపైసల్లో సహా పుచ్చేసుకో. (లేచి 
కండువా దులిపి కూచుంటాడు) 


(ఎడుపు నటిస్తూ) ఐతే....మీవాడికో పిల్ల దొరికే దాకా 
మా ఇంట్లో కాఫీ కరువేనా? 


కాఫీ ఏమిటీ... కలాకందు చేస్కో! కానీ... అడ్వాన్స్‌ 
మాటెత్తితే అబోరు దక్కదు. 


దయ్యా(లావు :- 


భజగోవిందం :- 
ఆగమయ్య :- 


భజగోవిందం :- 


దయ్యా(లావు :- 


భజగోవిందం :- 


ఆగమయ్య వం 


భజగోవిందం : 


గోపాలకృష్ణ వా 


6 


అంతేనా... మరి పిల్లా కావాలీ, ముల్లే కావాలీ అంటే 
ఎలాకుదురుద్దీ? (కోపంగా) మీ ముదనష్టపు ముద్దుల 
కొడుక్కి, నత్తి వెధవకు, సుత్తిగాడికి ,లక్షల వరకట్నమా? 
ఇంకా రెండేళిల్లే గడిస్తే... పెళ్ళి సంగతి పెరుమాళ్ల 
కొదిలేసి వాడు సన్యాసుల్లో కలవడం గ్యారంటీ. 
చిరతలు పుచ్చుకుని భజగోవిందం, భజగోవిందం, 
గోవిందం...భజగోవిందం అంటూ... 


(ప్రవేశిస్తూ) ఆం...ఆం...వస్తున్నా వస్తున్నా... వచ్చేశా... 
(అందర్ని ఆశ్చర్యంగా చూస్తాడు). 

(తనలో) వీడెవడబ్బా? (పైకి) అరెరే... ఎవరు మీరూ? 
ఎందుకొస్తున్నారూ? 


(ఖుషీగా) నేనా... నాపేరు భజగోవిందం. అదిగో... 
ఆయన పిల్పాడు గదా... వచ్చేశా. నన్నెవ్వరైనా అలా 
పిలిస్తే ఇలా వచ్చేస్తా (దర్జాగా కూచుంటాడు) 


_ (కంగారుగా) భజగోవిందం గారూ! మీరెందుకొచ్చారూ 


. ఎం దెచ్చారూ? 
నువ్వు తేలేనిది. 


(ఆలోచనగా) దయ్యాల్రావు తేలేని దేమిటబ్బా...ఒక్క 
పెళ్ళీ సంబంధం తప్ప... ః 


అదే తెచ్చా...అదిగో అటుచూడండి...అటు 


చూడండయ్యా.... .' 


(ఆశ్చర్యం + సంతోషం) ఆ(....ఓ...ఆడపిల్లా....(పెదాలు 
తడిపేసుకుంటూ) బా...బా...బ్బా...బ్బావుంది... చాలా 


భజగోవిందం :- 
రుక్మిణి J 


ఆగమయ్యా :- 


దయ్యా లావ :- 


రుక్సీణీ క్‌ 
దయ్యా(లావు :- 


భజగోచిందం :- 


దయాాలావ్ర :- 


7 


బావుంది.. మ్ము.మ్ము...మ్ముద్దబంతి పువ్వోలుంది. 
ఆరె...అక్కడే నిల్చుందేం! లోపలికి రమ్మనండీ....(నోట్లో 
వేలు) : 


రామ్మా...రా..లోపలికిరా! 


(సిగ్గుగా) అబ్బో....నాకు సిగ్గునాన్నా ...నేన్రాను. 


(తనలో) దీని సిగ్గు బొగ్గిపోనూ... ఆడపిల్లే... పెళ్లీడు 
పిల్ల. .కుందనబ్బొమ్మా! 


(తనలో) వీడి దుంపదెగా!.... కూతుర్ను వెంటేసు 
కొచ్చాడే!... కొంపముంచేలాగున్నాడు. (పైకి) ఎమ్మా... 
ఏంముంచుకొచ్చిందీ? ఎందుకొచ్చారిక్కడికీ? 


అ...మ్మొ...! నాకు సిగ్గేస్తుందండీ... నేంజెప్పను. 

నీ సిగ్గు సిగదరగా! 

ఈ అమ్మాయి మా అమ్మాయే. పేరు రుక్మిణి. పెళ్లీడు 
కొచ్చిన పిల్లగదూ! ఈ దయ్యాల్రావే సంబంధాలు 


వెతుకుతున్నాడు. అదిగో, ఇదిగో అంటూ కమీషన్‌ 
లాగిస్తున్నాడే తప్ప కన్యాదానం దాకా తేవడం లేదు, 


అన్యాయం....చాలా అన్యాయం... మీ అమ్మాయి 


_గ్గూడా చాలా సంబంధాలు చూశానుగదా! కాని... 
బంగారం లాంటి సంబంధాలన్నీ బోడికట్నం దగ్గరే 


ఎగిరిపోతున్నై. ఈ కలియుగంలో గూడా కన్యాశుల్క 
మిస్తేనే కన్యాదానం చేస్తానంటే కుదిరే పవేనా...? 


భజగోవిందం :- 


దయ్యా(లావు :- 


ఆగమయ్య నం 
భజగోవిందం :- 
ఆగమయ్య వం 


భజగోవిందం :- 


గోపాలకృష్ణ :- 


రుక్నీణి వా 


దయ్యా(లావు :- 


8 
కుదురుగా నచ్చజెప్పాలి గానీ కుదరేకేం చేస్తుందీ? 
కన్యాశుల్కమేమన్నా కొత్త పద్ధతా? అమ్మాయిని కని. 
పెంచి పెద్దజేసి చేతిలో పెడ్తున్నందు కామాత్రం కృతజ్ఞత 
ఉండాలి గదా!.. 
ఎ రుక్మిణమ్మకు చూచినన్ని సంబంధాలు నేనెవ్వరికీ 
చూడలేదు. ప్రతికేసులో సగం కమీషన్‌ సున్నా 
బెడ్తున్నరాయె. 
ఆ సున్నా సంగతి సరేగానీ... వీరు ఎవరి మొహానికి 
సున్నమేసేందుకొచ్చారూ? 
శుభమాంటు సంబంధం తీసుకొస్తే సున్న మంటా 
రేమిటీ? ఆగమయ్య పేరు సార్థకమన్న మాటా... 


ఐతే నాపేరు తెలుసుకొనే వచ్చారన్న మాటా.. 


'పేరేకాదు, ఇంటినెంబరూ, వీధిపేరూ,..మిగితా వివ 
రాలన్నీ ఈ దయ్యా(ల్రావే ఇచ్చాడు. మా అమ్మాయిని 
మీ అబ్బాయికిచ్చి పెళ్ళీ.... 


ఓహ్‌... ని...ని...న్ని.. .న్నిజ్ఞమా! (అమితానందం, 
కు. .ఈ అమ్మాయితో నాపె..పె...ప్పె... ప్పెళ్లంట. 
ఒహో నా పెళ్లంట, అహానా పెళ్లంట, లోకమెల్ల 


నాన్నా (నోట్లో వేటు) 
నాకు సిగ్గేస్తుందండీ...నేవ్రానంటే.... 


(తనలో) ఓ ర్నాయనో.. నా కమీషన్‌ గోవింద 
గొట్టేట్టుందే...(1 పైకి) అయ్యా... -భజగోవిందయ్యా! మీ 


భజగవిందం :- 


దయ్యా[లావు :- 


గోపాలకృష్ణ :- 


భజగోవిందం :- 


రుక్కిణి :- 
గోపాలకృష్ణ క్ట 


దయా లావు :- 
ఆగమయ్య వా 


'దయ్యాలలావు :- 


9 
అమ్మాయికి ఈ సంబంధం కుదర్వాలనే నేనాచ్చిం 
దిక్కడికి. మీకెందుకీ శ్రమా? 


(వెటకారంగా) నీమీద విశ్వాసం పాంగి పార్టి కాలువై 
పారింది. ఆ కాలువ వెంట నువు జెప్పిన అడ్రసు 
వెతుక్కుంటూ వచ్చామంతే. 


(బాధగా) ఏమ్మా... రుక్మిణమ్మా... అమాయకుణ్ని 
...అర్భకుణ్ని ఆడపిల్లల తండడ్రిని...కమీషన్‌ తోనే 
కడుపునింపుకునే కాటి కాపరి... నామీద అనుమాన 
మొచ్చిందా తల్లీ! 


(చిరుకోపంగా) నాన్నా..(సిగ్గుపడుతూ) రుక్మిణి 
చా...చా...చ్చా...చ్చాలా బావుంది నాన్నా! అదో...ఆహా... 
నన్నే చూస్తుందినాన్నా! (గారాబంగా) ఊ...ఊ... 
రమ్మనునాన్నా....(నోట్లో వేలు) 


రుక్మిణమ్మా....రామ్మా....వచ్చి అలా కూచో. ఈ ఇంటకి 
రాబోయే కోడలివి. నీక్కాబోయే భర్తను జాగ్రత్తగా 


చూచుకోమ్మా! 
ఎట్టా వచ్చేది నాన్నా...ఛీ ....నాకు సిగ్గూ... 


అబ్బో...సిగ్గి.... న....న....న...న్న..న్ను జూస్తే సిగ్గా? ఆం... 
నాగ్గూడా సిగ్గేస్తుంది. (ముందుకుపోబోతాడు) 


(ఉడికి పోతూ ఆపేస్తాడు) నువ్వ కాస్తాగవయ్యా... 


(కోపంగా) వాడెందుకాగాలయ్యా! 


అయర్యా! పెళ్ళీ నంబంధాలు... అబ్బాయి 
'అమ్మాయింటికెళ్లి చూడ్డం అనవాయితీ గదా! 


అమ్మాయే అబ్బాయింటికి రావడమంటే ప్రవాహం 


భజగోవిందం :- 


గోపాలకృష్ణ :- 


ఆగమయ్య వల 


రుక్మిణి వం 


గోపాలకృష్ణ :- 


భజగోవిందం :- 


10 
పల్లంనుండి ఎత్తుకు ప్రవహించినబ్బెగదా! (వెర్రిగా) 
అది ఆచారం కాదుగదా! నామాట వినండీ... 


ఓహో! నీమాటంటే ఉప్పునీళ్ళ మూటనేకదా! 
అబ్బాయింటి కమ్మాయి వెళ్లినా, అమ్మాయింటి 
కబ్బాయి వెళ్లినా...చూచుకునేదీ, పెళ్లిచేసుకునేదీ 
వాళ్లేగదా! 


(మరింత సిగ్గుపడ్తూ) అ...ది...గో.... అద్గదిగో.. ఆ 


(ఖుషీగా) ఎంచక్కా మేము కబుర్హాడుకుంటామక్కడే.... 


(తనలో) వీడటువెళ్తే కట్నం తేలికై పోవచ్చు. (పైకి) 
నువ్వలా కూచోరా...లేవకూ....! (కోపంగా) అలా కూచో 
మంటే నీగ్గాదూ చెప్పేదీ! 


(పాటలా పాడుతుంది) 

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా! 
ఊసులాడుకుందాము రారాకృష్ణయ్యా! 
రారాకృష్ణయ్యా..:రారాకృష్ణయ్యా! 

బాసలాడుకుందాము రారాకృష్ణయ్యా! 
ఆ.....అదో...నన్నే....నన్నే పి...పి...ప్పి...ప్పిలుస్తుంది 
నాన్నా ! (సినిమాటిగ్గా) వెళ్తున్నాను. '(వెళ్తూ) నేను 
వెల్తున్నాను. ఓ...కే..టట్టడా....టాటా.... 

పోనీలెండి. ఎంతైనా కాబోయే చిలకాగోరింకలు గదా 


అక్కడే కూచుండి మాట్లాడు కుంటారు... మాట్లాడ 
కోనీ! 


ఆగమయ్య ఫం 


య య్యాలావు :- 


భజగోవిందం :- 


దయయ్యా[(లావు :- 


భజగోవిందం :- 
ఆగమయ్య వం 


భజగోవిందం :- 


దయ్యాన్రావు :- 
భజగోవిందం :- 
దయ్యా(లావు :- 


భజగోవిందం :- 


11 
(నిస్సహాయంగా లేచికూచుంటాడు) అంతేనంటారా... 
సరే....! 


వెళ్లాడు...అబ్బాయి కాస్తా అమ్మాయి దగ్గరి కెళ్లాడు. 
ఇంకేముంది వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. 
చెట్టాపట్టాలేసుకు తిరుగుతారు. పెళ్లెపోతుందీ.. మరి 
నాకమీషన్‌ సంగతేమిటీ? (లేవబోతాడు). 


(కోపంగా) నీ కమీషన్‌ కాటికెళ్లా. కూచో, ఆ(...ఇప్పూడు 
చెప్పండి ఆగమయ్యగారూ!...మా అమ్మాయి ఉద్యోగం 
చేస్తుంది. మీ అబ్బాయేం జేస్తున్నాడూ? ఎంత 
సంపాదిస్తున్నాడూ? 


(వ్యంగంగా) గోపాలకృష్ణుడుగదా... గొప్ప పనులే 
చేస్తుంటాడు. 


అంటే... 
ఆరైగా పంజేస్తున్నాడండీ... 


(సంతోషంగా) ఆహా... రెవిన్యూ ఇన్స్‌ పెక్టరా? దివ్యంగా 
ఉంటుంది (తనలో )కన్యాశుల్కం రాలితీరుతుంది. 


ఆరై అంటే... రెవిన్యూ ఇన్స్‌ పెక్టర్‌ కాదు. 
(ఆశ్చర్యంగా) మరీ.... 
రోడ్‌ ఇన్స్‌ పెక్టర్‌. టి.టి.డి డిపార్ట్‌మెంటు లోనండీ. 


(మరింత సంతోషంగా) ఓహో...ఆహా... తిరుమల 
తిరుపతి దేవస్థానంలో ఆర్‌ అండ్‌ బి వింగ్‌ ఉంది 
గదూ! భలే బాగుంది. 


దయ్యా(లావ్‌ :- 


భజగోవిందం :- 
దయ్యా(లావు :- 


భజగోవిందం :- 


ఆగమయ్య - 


భజగోవిందం :- 


దయాం లావు :- 


ఆగమయ్య వా 


భజగోవిందం :- 


ఆగమయ్య వం 


భజగోవిందం : 
ow9 :- 
a 
జ హా 
ఇ «kp * | 1 
ant rl sar fs 1% అ ml! 
/ 


12 


ఆర్‌ అండ్‌ బి అంటే రోమియోస్‌ అండ్‌ బేవర్స్‌ 
అన్నమాట. 


(ఆశ్చర్యంగా) మరి...టి.టి.డి అంటేనో! 


టి.టి.డి. అంటే (స్టైల్‌గా) తినడం, తిరగడం, 
దెబ్బలాడ్డం. 


(సంతోషంగా) ఐతే... లక్షలరూపాయల కన్యాశుల్కం 
లక్షణంగా ఇచ్చుకో వాల్సిందే. 


(చాలా ఆశ్చర్యంగా) ఆ6...కన్యాళుల్కవమా!? 
మానాయనే...మీరే శతాబ్దంలో ఉన్నారూ? (గుండెమీద 
చెయ్యేసుకుంటాడు) 


అలా గుండెమీద చెయ్యేసుకుంటె గుండాగుతుంది. 
ఇది ఎ శతాబ్దమైతేనేమి? కొన్ని దశాబ్దాల క్రితం 
కాన్యశుల్కమున్నదే గదా? అది చాలా పాతది. 


గోవిందా...గోవిందా! నా కమీషన్‌ గోవిందాయ 
మంగళమేనా? 


ఐతే....కన్యాశు ల్కమివ్వాలా? అదేం కుదరడదూ.... మాకే 
వరకట్న మివ్వాలి. (గర్వంగా) మావాడు మగాడండిీ... 
మీసమున్న మగాడు. 


మీసమున్నా కీసమున్నా నంపాదనేముందనీ? 
(మరింత గర్వంగా) మా అమ్మాయి ఆడదండీ... 
రోషమున్న ఆడదీ... ఎంచక్కా ఉద్యోగం చేసి 
సంపాదిస్తుంది తెల్సా... 


అదీ టి.టి.డి. బాపతేనా? 


కాదు స్వామీ... ఐ.టి.డిలో. 


ఆగమయ్యా ఫం 
భజగోవిందం :- 
దయ్యాాలావు :- 


ఆగమయ్య వ 


దయ్యా[(లావు :- 
ఆగమయ్య వం 


భజగోవిందం :- 


ఆగమయ్య :- 


భజగోవిందం : 


దయ్యా(లావు :- 


13 
ఐ.టి.డీయా? అది డిగ్రీయా, డిపార్ట్‌మెంటా? 


డిపార్ట్‌ మెంటేనండీ. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌ మెంటండీ. 


(ఏడుపుతో) అయ్యలూ... మీరింత లోతుల్లోకి 
వెళ్తున్నారంటే.. నా కమీషన్‌ కెసరు బెడ్తున్నట్టేనా? 
అమాయకుణ్లి... అర్భకుజ్నీ...ఆడపిల్లల.... 


(చిరుకోపం) కాస్తాపవయ్యా నీకాకిగోల! పెద్ద మనిషితో 
మాట్లాడ్తుంటే పానకంలో పుడకలా ఊడిపడకూ... 


నిన్నటిదాకా నెనే దిక్కన్నారూ... 


ఆయన నణుగుడుకేంగానీ....మీ అమ్మాయి 
ఉద్యోగమ్మీద ఇంతవరకెంత సంపాదించింది? 


(గర్వంగా) నెల జీతం...మూడు వేలు... మిగితా ఆదా 
యం నెలకూ...రెండు వేలూ... ఆ అంతా కలిసి గత 
ఐదేళ్లనుండి సుమారో ఐదు లక్షలు సంపాదిం చింది. 


ఐతే ... ఓమూడు లక్షల్ని వరకట్నంగా సమర్పించు 
కోండి.. ఆడపిల్లసంపాదన..అగ్గితో సమానం. అది 
మీకు జీర్ణంగాదు. 


ఓహో... ఏం బుర్రండీ (కాలుమీద కాలేసుకుని) 
ఐతే...ఆరూట్లో వచ్చారా! అదేం కుదరదు. మా 
అమ్మాయి మరో పాతికేళ్లైనా ఉద్యోగం జేస్తుంది. ఈ 
ఉద్యోగ కాలంలో సుమారు కోటిన్నర రూపాయలన్నా 
సంపాదించి మీకిస్తుంది. అదంతా నాకొద్దు గానీ... 
ముచ్చటగా ఓ మూడు లక్షల రూపాయల కన్యాశుల్క 
మిప్పించండి. నరిపెట్టుకుంటా. 


(కోపం+బాధ) గోవిందా. గోవిందా (ఇద్దరికీ నమస్క 
రిస్తూ) నా కమీషన్‌ సంగతి ముందు తేల్చండి 
మహాప్రభూ! 


ఆగమయ్య i 


భజగోవిందం :- 


ఆగమయ్య వం 


భజగోవిందం :- 


ఆగమయ్య ఫం 


భజగోవిందం :- 


ఆగమయః వ్‌ 
దయ్యా(లావు :- 


ఆగమయ్య :- 
దయ్యా(లావు :- 


ఆగమయ్య :- 
దయ్యా(లావు :- 


ఆగమయ్య ఇ 


భజగబందం :- 


14 
(కోపంగా) కమీషన్‌ లేదూ, కాకరకాయ లేదూ... 
ఫోవయ్యా...! 


ఆ దయ్య మ్మీద కోవవెందుగ్గానీ...వముందు 
కన్యాశుల్కం సంగతి తేల్చండి. 


తేలాల్సింది కన్యాశుల్కం సంగతి కాదు, వరకట్నం 
సంగతే. 


కాదు...కన్యాశుల్కమే 

ఊహు.....వరకట్నమే! 

(గట్టిగా) కన్యాశుల్కమే (లేచినిల్చుంటాడు) 
(మరింతగట్టిగా) వరకట్నమే (లేచినిల్చుంటాడు) 


(దిగ్గున లేచి) ఆ రెండూ కాదు. ముందు తేల్చాల్సింది 
నా కమీషన్‌ సంగతే. 


నీ పిండాకూడుగానీ... ముందవతలికి పోతావా 
లేదా...(ఆగమయ్య, భజగోవిందం కూర్చుంటారు) 


(కూచుంటూ) అద్సరే గానీ అయ్యలూ....ఇంకా 
అబ్బాయీ, అమ్మాయీ మాట్లాడుకోవడం కాలేదా? 


(తగ్గి) అరెరే...కాస్త చూచిరావయ్యా... 
(తనలో) ఓహో... ఇందుకు పనికొస్తానా? (లేచివెళ్తూ 


పైకి) చూస్తాను...చూడకేం జేస్తానూ? ఛస్తానా? 


చూడకపోతే నా కమీషన్‌ కరీంనగర్‌ మురికి కాల్వలో 
కలిసిపోదా! 


హధ్గదీ! ఇంతకీ ఈ దయ్యాల్రావు కమీషనెంతిస్తాం 
గోవిందా? 


(కోపంతో) నాపేరు గోవిందగాదు. భజగోవిందమని 


ఆగమయ్య లె 


భజుగోవిందం :- 


ఆగమయయ్య వం 


భజగోవిందం :- 


దయ్యా(లావు :- 


భజగబిందం :- 


15 
చిలక్కి చెప్పినట్టు చెప్పానా.. మరో సారలా గంటే 
ఊరుకునేది లేదు...అC... 


ఊరుకోకుంటే ఉరేసుకుంటారా? (చిరుకోపం) 
ఓయ్‌...మేము మగపెల్లి వాళ్లం తెల్సా! 


మాటలు జాగర్తగా రానీ! మేము ఆడపెల్లి వాళ్లం 
(గర్వంగా బల్లా గుద్ది) నేను అమ్మాయి తండ్రిని. నీ 
కొడుక్కు కూడూ, గుడ్డా ఇవ్వబోయే రుక్మిణి తండ్రిని, 
నీముక్కు పిండి మూడు లక్షల రూపాయల 
కన్యాశుల్కం వసూలు చేసే మొండిఘటాన్నని 
గుర్తుంచుకోవాలి. 

ఆహాహా (నవ్వి) నా దగ్గర కన్యాశుల్కం వసూలు చేసే 
దమ్ములున్నాయా? (మళ్లీనవ్వి) ఇదిగో చూడు... నీ 
ముక్కూ, చెవులూ, మూడు చుట్లు తిప్పి, మూడు 
చెరువుల నీళ్లు తాగించి మూడు లక్షల రూపాయల 
కట్నం వసూలు చెయ్యకపోతే...నాపేరు (మీసం 
మీద చెయ్యేసి) ఆగమయ్య కానేకాదు. 


అలాగేం! (మీసందిద్దుతూ) నీకు మొట్టికాయలు 
వడ్డిస్తూ మూడు సముద్రాల నీళ్లు దాగించి మూడు 
లక్షల రూపాయల కన్యాశుల్కం వసూలు చెయ్యకపోతే 


(కంగారుగా వచ్చి) గోవిందా...గోవిందా! అబ్బాయీ 
లేడు, అమ్మాయీ లేదు. ఇదిగో ఈ ఉత్తరం 
మాత్రముంది. హా దేముడా...నా కమీషనేమైపోతుందో 
ఏమో! 


(కంగారుగా లేచి) నీ కమీషన్‌ కాట్లో కెల్లా... మా 
అమ్మాయేమైందీ? ఆ ఉత్తరమిలాతే... 


ఆగమయ్య a 


దయాం లావు : 


భజగోవిందం + 


ఆగమయ్య :- 
దయా లావ : 


భజగోవిందం : 


ఆగమయ్యా స్ట్‌ 


దయ్యా(లావు : 


భజగోవిందం : 


ఆగమయ్య ఖా 


క 


{ 


1 


16 
(కంగారుగా లేచి) అయ్యో... మా అబ్బామేమై 
పోయాడూ దయ్యాలూ.... ఆ ఉత్తరమిలాతే... 
(చెరోప్రక్క నుండి లాక్కోబోతారు) 


(కోపంతో) ఎవ్వరికీ ఇవ్వను. (గర్వంగా) ఇవ్వనంటే 
ఇవ్వనంతే. 


(భయం+ కంగారు) మరేం జేస్తావ్‌... చించేస్తావా? 


(స్టైల్‌గా) హమ్మా... చించేస్తే నాకేమొస్తుందీ చింకి 
గుడ్డా! ముందు మీరు చెరో ఐదొందల రూపాయల 
కమీషన్‌ నాచేతికివ్వండి ......ఊ.... త్వరగా....(ఒక్క 
సెకండాగి) ఆ(.... ఇవ్వరా....ఇవ్వకపోతే ఈ ఉత్తరాన్ని 
శుబ్బరంగా నమిలి మింగేస్తా ఆం. ఊం... 
త్వరగా...రానీ,.... 


ఓర్నీ కమీషన్‌ దొంగలు దోలా! నాకూతురయ్యా.. 
మూడులక్షల కూతురు... 


అయ్యయో్యో.... నాకొడుకయ్యా! మూడు లక్షల 
కొడుకూ. 


ముందు నా కమిషన్‌, ఆ తర్వాతే కమ్యూనికేషన్‌... 
తినేస్తున్నా... ఉత్తరం తినేస్తున్నా....(నోటి వద్ద ఉత్తర 
ముంచుకుని, ఇప్పుడే తినేస్తున్నా... 


(భయంగా) వద్దొద్దు...ఇదిగో నీ కమిషన్‌ ఐదొందలు... 
తీస్కో... తీ...సు....కో...ఆం... (ఐదువందల నోట్టిస్తాడు) 


(కసిగా) ఒరేయ్‌ దయ్యమా! అన్నంత పంజేశావురా.... 
ఇదో...నా ఐదొందలూ...ఆ...తీస్కా (ఐదువంద 
లిస్తాడు) ఇహ ఆ ఉత్తరం చదువూ! 


17 = 
దయ్యాల్రావ్రు :- (గట్టిగా ఊపిరి పీల్చుకుని) హమ్మయ్య .... అలా 
రావాలి దారికి. వెదీ గుడ్‌...ఇదిగో (డబ్బు బొడ్లో 
దాచుకుని) ఉత్తరం విప్పుతూన్న.... ఆ....ఇక వినండి 


ప్రియమైన నాన్నాలూ...నమస్కారాలు... (కోపంతో) 
మీ మొహాలు మండా...మీకు శ్రాద్ధం బెట్టా.... 


భజగోవిందం :- (రోషంతో) నీకేమన్నా పిచ్చెక్కిందా... 


ఆగమయ్య :- (కోపంతో) ఐదొందలు లాగేసి అట్లా తిడతావెందు 
కయ్యా ... ఉత్తరం చదూ... 


దయ్యాలావు :- (కోపం +స్టైల్‌) అబ్బా అదంతా ఉత్తరంలో ఉన్నదే 
చదివా... ఇంకా వినండి ఆం... వెధవాయల్తారా! 
మేమిద్దరం మనసులు విప్పి మాట్లాడుకున్నాం. 
ఇన్‌స్టాంట్‌గా డుమించుకున్నాం. మమ్ముల్ని 
అమ్ముకోవాలనుకున్న మీకు చిక్కకుండా ఇప్పుడే 
చక్కా మాదారి మేము చూచుకుంటున్నాం. ఇంతే 
సంగతులు 


-ఇట్లు 
మి 
గోపాలకృష్ణ అండ్‌ రుక్మిణి 
ఆగమయ్య + భజగోవిందం :- ఆ(...అయ్యో.... (కుర్చీల్లో కూలబడతారు) 


దయ్యాాలావు :- (కసి+కోపం+ఖుషీ) తిక్కకుదిరింది. రెక్కలొచ్చిన 
వక్షులు ఎంచక్కా ఎగిరిపోయినై. నేనొస్తా... 


టా... టా...థీ...రి...యో... (తెరలోకి వెళ్తాడు) 
TEIN. D6 Sf  *** 


ep: తు. (రఃగ్రీం 


